| 
ల్‌ 
iE 
న్‌ ఫ్‌ 
గ్‌ 


9}n}nsu| 9౦౮/4 (౦.0! 


iron Type Institute 


శ్రీ శివ మాలా స్తోత్రము 


ఓం శంభో మహాదేవ ఓం నమో భగవతే నీలకంఠాయ 
చేతన శరీరాయ - సర్వమాలాలంకృతాయ - భుజ పరిఘ 
కరాళాయ - నాగ యజ్ఞొపవితినె విధూత దురితాయ, చండ 
ప్రచండాయ, అనంతకాల నిరాహనాయ - యుగయుగాంత 
ప్రళయ ప్రచండ భయంకరాయ - హ్రూం ప్రజ్వల ముఖాయ 
- హ్రీం క్రూర దంట్యా కరాళాయ - శశాంకృత శేఖరాయ, 
ఏర గ్రహాకర్షణాయ - సర్వగ్రహ నిబర్హకాయ - చంద్రహాస 
ప్రభిదనాయ - ఆత్మ మంత్ర, యంత్ర, తంత్ర సంరక్షణాయ 
- పర మంత్ర, పరయంత్ర, పరతంత్ర ప్రభేదనాయ - కర్పూర 
గంధ పరిధూపితాయ - నీల, మహానీల, వజ, వైడూర్య, 
మాణిక్య మకుట భూషణాయ - అనంత అఘోరజ్వర, మరణ, 
కుష్టువ్యాధి వినాశాయ - శాకినీ, ఢాకినీ, భూత,(డుత,పిశాచ, 
బ్రహ్మరాక్షస, దైత్య, దానవ నాశకాయ - గ్రహబంధనాయ - 
అనంతానేక ముద్రోచ్చాటనాయ - ద్వాదశ భూతానాం, షోడశ 
ఢాకినీనాం, త్రయోదశ ప్రేతానాం, కాళీ స్తంభన, మోహన, 
భేదన, మారణషట్కర్మ విథిశ్వరాయ - సపాభఖిమంటత్రిక 
విటంకాయ - అనంత, వాసుకి, తక్షక, కర్కోట, కైరావత, 


నాగానాం ఆవేశయ ఆవేశయ, ఏకాహిక, ధ్వ్యాహిక, త్రాహిక, 


Kiron Type Institute 


(3 ఆగం 


“0౧ 6౮౦౮ 


“|| వాత, పైత్య, శ్లేష్మిక, సూతిక, సాంవత్సరీక, జ్వరాన్‌హర మారణాన్‌ 
"| - చింధి చింధి - అచల అచల - శంక, గుళిక, విజయ, 
నాగానాం విషం - హస్త, హస్త - ఉపకంపయ, ఉపకంపయ 
- ్రుత జ్వర, కుమారీన్‌, జురాన్‌ హర హర మారణాన్‌ - 
ఛింధి ఛింధి - భూమ్యాకాశ గరుడ, బ్రహ్మ రాక్షస జ్వరాన్‌, 
మారణాన్‌ - ఛింధి, ఛింధి - అవాంతర, అవాంతర త్వష 
త్వష ఓం హ్రాం ఫట్‌ న్వాహా॥ 

ఓం నమో భగవతే భువనేశ్వరాయ, భూతిభూషణాయ 
అఘోరరూపాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఆముక్త (గ్రస్త 
మహాబల (గ్రస్త, శ్రీ నీలగ్రీవాయ నమస్తే నమస్తే నమః॥ 

ఓం నమో భగవతే సదాశివాయ, సకల తత్వాత్మకాయ ఆ 
సకల తత్వ విదూరాయ - సకల లోకైక కర్ర, సకల లోకైక 
గురవే - సకల లోకైక సాక్షిణి - సకల నిగమ గుహ్వాయ - 
సకల లోకైక వరప్రదాయకాయ, సకల దుఃఖార్తి భంజనాయ 
- సకల జగద్భయంకరాయ - సకల లోకైక శంకరాయ - 
శశాంక శేఖరాయ - శాశ్వత నిజవాసాయ - నిరాభాసాయ - 
నిరామయాయ - నిరంతరాయ - నిపపంచాయ. - 
నిషృళంకాయ ఆ నిర్ద పందాయ - నిస్సంగాయ, నిరాటంకాయ 


| చతుర్షిక, పంచాహిక, షడాహిక, సపాహిక, అష్టాహిక, నవాహిక, 
u? ® అణా 


Kiron Type Institute 


||- నిర్గుణాయ - నిర్మలాయ - నిరువమవిభవాయ - 

a కూరా నిత్యశుద్ధ పరిపూర్ణ చస్పిదానంద స్వరూపాయ 
| _ పరమ శాంత ప్రకాశ తేజోరూపాయ - తేజోమయాయ - 
జయ జయ రుద్ర, మహారుద్ర, మహారౌద్ర, వీర భద్రావతారాయ 
- మహా భైరవ, కాలభైరవ, కలాంత భైరవ, కపాల మాలాధర 
- ఖట్వాంగ ఖద్ద చర్మ పాశాంకుశ - డమరుక, శూల, చాప, 
బాణ గదా, శక్తి, భిండివాల, తోమర, ముసల, ముద్దర, (పాస, 
పరుశు, పరిఘ, పట్టిస, బుసండి, శతఘ్ని, చక్రాయుధ, భీషణ 
కర, సహ(స్రముఖ, దం|ప్టాకరాళ, వికటాట్టహాస, విస్తారిత, 
బ్రహ్మాండమండల - నాగేంద్ర చర్మధర - మృత్యుంజయ - 
త్ర్యంబక - త్రిపురాంతక - విశ్వేశ్వర - విరూపాక్ష - వృషభ 
వాహన - విశ్వతో ముఖ లా సర్వతో అకారక = జ్వల-జ్వల - 
మహా మృత్యుభయ, మహామృత్యుభయంచ నాశయ-నాశయ 
= రోగ భయ, ముత్సాద-యోత్సాదయ - విషసర్పభయం 
శమయ-శమయ - చోర న్మారయ-మారయ - మమ శత్రూన్‌ 
ఉచ్చాట-యోచ్చాటయ - శూలెన విదారయ-విదారయ - 
కుఠరణ చిరది=లిరడి = ఖద్దేన ఛింది-ఛింది - ఖట్వాంగేన 
వ్యపోధయ-వ్యపోధయ - ముసలేన నిష్టీడయ-నిష్టీడయ - 
బాణెశ్ళ సంతాడయ-సంతాడయ - రక్షాంసి భీషయ-భీషయ 
- భూతాని విద్రావయ-విద్రావయ - కూష్మాండ, భేతాల, 


Kiron Type Institute 


60 


|| మారీచ, బ్రహ్మరాక్షసాన్‌ సంత్రాసయ-సంత్రాసయ - మా 
“|| మభయంకురు-మా మభయంకురు - విత్రస్త మాశ్వాస- 
|| యాశ్వాసయ - దుఃఖ మానంద-మానందయ - మమ 


సర్వభయానా ముద్దారయ సంజీవయ-సంజీవయ - 
క్షుత్త్రుష్టాభ్యా మాప్యాయ-యాప్యాయయ - శివకవచేన 
మాచ్చాద-మాచ్చాదయ - త్ర్యంబకా! పరమశివా! నమస్తే 
నమస్తే నమః॥ 


ఇత శ్రీ శివ మాలా స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ 


Kiron Type Institute 


ఈ10]1196| 96/41 ౪౮౦! 


ఉఊ౧ఎుంంరంంరుగుల ౧౧౧ 609౧౪9 
YY GSW Gt? PW 


Kiron Type Institute 


whoa.in 


క్ర 


౧ మనవి.-944 044 9650,1994 9941430) 


Dé € 


